గి 
ధనవంతులుగా ఉండటానికి పని చేయవద్దు: 
మీ స్వంత జ్ఞానం నుండి విరమించుకోండి. లేని 
వాటిపై దృష్టి పెడుతున్నారా? సంపదలు 
తమను తాము రెక్కలుగా చేసుకుంటాయి. వారు 
స్వర్గం వైపు డేగలా ఎగురుతారు. 
సామెతలు 23:4-5 


మరియు అతడు వారితో ఇలా అన్నాడు: “జాగ్రత్తగా ఉండండి 
మరియు దురాశ గురించి జాగ్రత్త వహించండి; మరియు అతను 
వారితో ఒక ఉపమానం చెప్పాడు, "ఒక ధనవంతుడి నేల సమృద్దిగా 
పండింది: మరియు అతను తనలో తాను ఇలా ఆలోదించాడు, "నా 
ఫలాలను ఇవ్వడానికి నాకు స్థలం లేదు కాబట్టి నేను ఏమి చేయాలి?" 
మరియు అతను ఇలా చేస్తాను: నేను నా గాదాలను పడగొట్టి పెద్దవి 
నిర్మిస్తాను; మరియు అక్కడ నేను నా పండ్లు మరియు నా వస్తువులను 
అందజేస్తాను. మరియు నేను నా ఆత్మతో ఇలా చెబుతాను, ఆత్మ, నీవు 
చాలా సంవత్సరాలుగా చాలా వస్తువులను ఉంచావు; నిశ్చింతగా 
ఉండు, తిని, త్రాగు మరియు సంతోషించు. అయితే దేవుడు అతనితో 
ఇలా అన్నాడు: “మూర్తుడా, ఈ రాత్రి నీ ప్రాణం నీ దగ్గరికి వస్తుంది. 
దేవుని యెడల ధనవంతుడు కాక తనకొరకు ధనము 
కూడబెట్టుకొనువాడు అలాగే ఉన్నాడు. లూకా 12:15-21 


..విల్లలారా, ఐశ్వర్యాన్ని నమ్ముకునే వారు దేవుని రాజ్యంలో 
(ప్రవేశించడం ఎంత కష్టమో! మార్కు 10:24 


మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకొని తన 
ప్రాణమును పోగొట్టుకొనినయెడల అతనికి ప్రయాజనమేమి? 
లేక మనిషి తన ప్రాణానికి బదులుగా ఏమి ఇవ్వాలి? 
మార్కు 8:36-37 


వెండిని పేమించేవాడు వెండితో తృప్తి చెందడు; వృద్ధితో 
సమృద్ధిని పేమించేవాడు కూడా వ్యర్హమే. ప్రసంగి 5:10 


మీ [ప్రేమను భూమిపైన కాకుండా పైనున్న వాటిపై పెట్టండి. 
కొలొస్సీయులు 3:2 

కానీ సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభం. ఎందుకంకే 
మనం ఈ ప్రపంచంలోకి ఏమీ తీసుకురాలేదు మరియు 
మనం ఏమీ తీసుకువెళలేము. మరియు ఆహారం మరియు 
వస్తాలు కలిగి ఉండటం వలన మనం కంజుంట్‌తో 
ఉండనివ్వండి. 1 తెమోతి 6:6-8 

అణచివేతను విశ్వసించవద్దు, దోపిడీలో వ్యర్దం కావద్దు: 
ఐశ్వర్యం పెరిగితే, వాటిపై మనసు పెట్టవద్దు. కీర్తన 62:10 


దొంగిలించినవాడు ఇకపై దొంగిలించకూడదు, బదులుగా 
అతను అవసరమైన వానికి ఇవ్వవలసి ఉంటుంది, కానీ 
అతను తన చేతులతో మంచి పనిని చేయనివ్వండి. 
ఎఫెగయులు 4:28 

మీ వద్ద ఉన్న వాటిని అమ్మి, భిక్ష పెట్టండి; ఏ దొంగ దగ్గరికి 
రాని చిమ్మట పాడుచేయని పరలోకంలో పాతబడని 
సంచులను మీకు సమకూర్చుకోండి. మీ నిధి ఎక్కడ ఉందో, 
అక్కడ మీ హృదయం కూడా ఉంటుంది. లూకా 12:33-34 
అయితే నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి ఏమి 
చేస్తుందో నీ ఎడమ చేతికి తలియనీయకు: నీ భిక్ష 
రహస్యముగా ఉండునట్లు, రహస్యముగా చూచు నీ తండి 
నీకు బహుమానముగా ప్రతిఫలమిస్తాడు. మత్తయి 6:3-4 


పేదలను దృష్టిలో ఉంచుకునేవాడు ధన్యుడు: కష్టకాలంలో 
(ప్రభువు అతన్ని విడిపిస్తాడు. కీర్తన 41:1 

పేదలను మరియు తండిలేని వారిని రక్షించండి: పీడిత 
మరియు పేదవారికి న్యాయం చేయండి. కీర్తన 82:3 

తన ధనమును నమ్ముకొనువాడు పడిపోవును; అయితే 
నీతిమంతులు కొమ్మలా వర్షిల్లుతారు. సామెతలు 11:28 
తనను తాను ధనవంతుడుగా మార్చుకునవాడు ఉన్నాడు, 
అయినప్పుటికీ ఏమీ లేనివాడు ఉన్నాడు: తనను తాను 
పేదవాడిగా మార్చుకునేవాడు ఉన్నాడు, అయినప్పటికీ 
గొప్ప ధనవంతుడు ఉన్నాడు. సామెతలు 13:7 

తన పారుగువాని తృణీకరించేవాడు పాపం చేస్తాడు, కానీ 
పేదలను కరుణించేవాడు ధన్యుడు. సామెతలు 14:21 
పేదల మీద జాలి చూపేవాడు యెహోవాకు అప్పు ఇస్తాడు. 
మరియు అతను ఇచ్చిన దానిని తిరిగి అతనికి చెల్లిస్తాడు. 
సామెతలు 19:17 

గొప్ప ధనవంతుల కంకే మంచి పేరు, వెండి మరియు 

బంగారం కంకే (పేమపూర్వక దయను ఎంచుకోవాలి. 

సామెతలు 22:1 

దయగల కన్ను గలవాడు దీవించబడును; ఎందుకంకే 

అతను తన ఆహారాన్ని పేదలకు ఇస్తాడు. సామెతలు 22:9 
పేదలకు ఇచ్చేవాడికి లోటు ఉండదు, కానీ తన కన్నులను 
దాచేవాడు అనేక శాపాలను కలిగి ఉంటాడు. 

సామెతలు 28:27 


